వసీలీ సుహమ్లన్ స్కీ 
భయంలేని 


నీత్య 


VA 


వసీలీ సుహ న్ స్కీ 
భయంలేని 


చిత్రాలు : వి. షుల్జేం 
అనువాదం: ఆర్వియార్ 


తన సొంత మాట 3 
భయంలేని వీత్వ 5 
పేత్రిక్ యెందుకు యేడ్చాడు ? 1 

యేది మంచిది ? 9 
లోడేలు తలా లేక పుష్పమా 11 
బులబుల్‌ పిట్ట యెందుకు 

యేడుస్తోంది ? 13 
నిత్య పోర్ చెట్టు 15 
పట్టుదల వున్న చీమ 17 
అందరికంటే అందమైంది మా అమ్మే 19 
నిప్పు పిచికపిల్ల 21 
సోమరిపోతూ - సూర్యుడూ 23 
పాడే యీక 25 


“రాదుగ " ప్రచురణాలయం -మాస్కో 


F 


TER 


LEO 


తన సొంత మాట 


పంతులమ్మ కతెరీనా మొదటి తరగతి పిల్లల్ని పొలాల్లోకి తీసు 
కెళ్లింది . ఆకురాలు కాలపు తొలి రోజుల్లో ఒక నాటి ప్రశాంత ప్రభాత 
సమయం అది . దూరంగా ఆకాశంలో యెక్కడనో వలసపోయే పక్షుల 
గుంపు కనిపిస్తోంది . అవి కంపిత స్వరంతో కూస్తూ , పొలాలమీద విచార 
భరిత రావాన్ని కలిగిస్తున్నాయి . కతెరీనా పిల్లలకి యిలా చెపుతోంది : 

“ యివాళ మనం ఆకురాలు కాలపు ఆకాశం గురించి, వలసపోయే 
పకుల గురించి ఒక వ్యాసం రాయబోతున్నాం . మీలో ప్రతి ఒక్కళ్లకీ 

ఆకాశం యెలా కనిపిస్తోందో చెప్తారు. యిప్పుడు జాగ్రత్తగా చూడండి , 
పిల్లలూ . మీ వాల్ని కచ్చితంగా , మీ సొంత మాటల్లో చెప్పండి . " 

పిల్లలు గమ్మున వుండిపోయారు . ఆకాశం కేసి చూసి గట్టిగా ఆలో 
చించారు. ఓ క్షణం తర్వాత మొదటగా కూర్చిన పంక్తులు వెలువడ్డాయి . 

“ ఆకాశం ముదురు నీలంగా వుంది ... ” 
“ ఆకాశం లేత నీలంగా వుంది ... " 
“ ఆకాశం నిర్మలంగా వుంది ... ” 
అంతే . మళ్లీ 
మళ్లీపిల్లలు అవే మాటల్ని వూరిస్తూ అన్నారు . 
నీలి కళ్ల చిన్న వాల్య నిశ్శబ్దంగా ఒక పక్క నుంచుని వుంది . 
““ నువ్వు యేం మాట్లాడ్డం లేదేం , వాల్య ? ” అంది పంతులమ్మ . 
“ ఆకాశం సౌమ్యంగా వుంది ” అంది వాల్య చిరునవ్వు నవ్వుతూ . 
పిల్లలు ఒక్క క్షణంలో అంతకుముందు తాము చూడనిదాన్ని దర్శించారు . 
“ ఆకాశం విచారభరితంగా వుంది ... ” 
“ ఆకాశం కల్లోలంగా వుంది ... ” 
“ ఆకాశం విచారంగా వుంది ... ” 

ఆకాశం ఒక సజీవ ప్రాణిలాగా క్రీడలాడింది , తళతళలాడింది , వూపిరి 
పీల్చింది .పిల్లలుదాని ఆకురాలు కాలపు ఆశాపూరిత నిర్మల నీలి నేత్రాల 
లోకి తేరిపార చూశారు . 


భయంలేని వీత్య 


Fa 


జూన్ నెలలో వేడిగా వున్న ఒక రోజు. అయిదవ తరగతిపిల్లలు ఆ 
వేళ అడవిలో గడుపుతున్నారు . 

అడివి యెంతో సరదాగా వుంది .పిల్లలు ఆటలు ఆడుకున్నారు. విడిది 
మంటమీద పాయసం వండుకున్నారు . 

సాయంత్రం వేళకి చెట్ల వెనకనుంచి వున్నట్టుండి నల్లని మేఘాలు 
కమ్ముకున్నాయి . ఆకాశంలో ఉరుములు గర్జించాయి . పిల్లలు నేరుగా 

కొంతమంది గొర్రెల కాపరుల గుడి సెలోకి తల దాచుకునేందుకు పరిగెత్తి 
పోయారు . చిన్న వీత్య వాళ్ల తోబాటు పరిగెత్తి వెళ్లాడు . హఠాత్తుగా 
ఆకాశంలో మెరుపు మెరిసింది . చెవులు చిల్లులు పడే ఉరుము మోత 
యెత్తించింది . వీత్య వణికిపోతూ ఒక పెద్ద ఓక్ చెట్టు కింద వొదిగి 
పోయాడు , కళ్లు ముడుచుకున్నాడు . కళ్లల్లో నీళ్లు తిరగడానికి సిద్ధంగా 
వున్నాయి . అతను సాయం చెయ్యండోయ్ అని అరుద్దామని నోరు తెరిచేట 
ప్పటికే అతని తోటివిద్యార్థిని వాల్య అతని పక్కన చేరింది . 

నువ్వా , వీత్య ? " అని ఆమె అరిచింది . “ అమ్మయ్య, బతికాను . 
నేను ఒంటరిగా లేను . యిప్పుడు నాకు అంత భయం లేదు ” అంది . 

వీత్య బిగపట్టి , చుట్టూతా చూశాడు. కుండపోతగా కురిసే 
వానలో 
అడవి ములిగిపోయింది . క్షణకాలం పాటు చెట్లనీ, పొదర్నీ అరుణ కాంతిలో 

ప్రతిఫలింపజేస్తూ మెరుపులు మెరిశాయి . అడివి వూగిపోయింది , మూలి 
గింది . తనూ , వాల్య యిద్దరే యీ ప్రపంచంలో వున్న మనుషులమని 
వీత్యకి అనిపించింది . యిప్పుడు భయపడ్డం అంటే అతనికి చచ్చేటంత 
సిగ్గ నిపించింది . పక్కన ఆడపిల్ల వుండి , ఆమెని నువ్వు కాపాడవలసివస్తే 
నువ్వు యెలా భయపడగలవు . వీత్య అన్నాడు : 

““ భయపడకు, వాల్య! నాకు ఉరుమన్నా , మెరుపన్నా భయం లేదు . ” 

అతను ఆమెరాగి రంగు జడని నిమిరాడు . యింక అతను తర్వాత 
భయపడనే లేదు , ఒక్క పిసరు కూడా . 


పత్రిక్ యెందుకు యేడ్చాడు ? 


OM 


00 


On 


అమ్మ రొట్టెల దుకాణం దగ్గరకి వెడుతూ పసివాడైన పేత్రిక్ ని 
యింటి దగ్గర వదిలి పెట్టింది . 

ఆమెవెళ్లిపోయిం తర్వాత , పే త్రిక్ తెరిచిన కిటికీ దగ్గరికి వెళ్లాడు . 
కిటికీ తీనెమీద పూలకుండీ వుంది . 

పూలకుండీ అంచుమీద రంగురంగుల పెద్ద సీతాకోకచిలక వాలింది . 
పే త్రిక్ కి ఆ సీతాకోకచిలకని పట్టు కుందామని యెంతగానో అనిపించింది . 
అతను చేతుల్ని దొప్పలా చేసి , తీనెమీదకి పాకి , అందుకుని, పూలకుండీని 
కిందకి తోసేశాడు . అది పడిపోయి , ముక్కలు ముక్కలై 
పోయింది 

పాపం పేట్రక్ కి భయం వేసేసింది . “ యేం . చెయ్యాలి ? అమ్మ 
యేమంటుందో ? " 

అతను ఆ ముక్కల్ని యేరి , వాటిని తోటలోకి తీసికెళ్లి, ఒక పార 
తోటి గొయ్యి తవ్వి పాతి పెట్టేశాడు . అప్పుడు కిటికీ దగ్గర అమ్మరాక 
కోసం చూస్తూ వుండిపోయాడు . . 

అమ్మ తలుపు తియ్యగానే, అతను గుమ్మం దగ్గరికి పరిగెత్తు కుని 
పోయి వెళ్లగక్కేశాడు : 

“ అమ్మా , నేను కాదు పూలకుండీని పగలగొట్టింది , ఆ ముక్కల్ని 
తీసి కెళ్లి, పారతో గొయ్యి తవ్వి , తోటలో పాతి పెట్టింది . నేను కాదు " 
అన్నాడు . 

అమ్మ కళ్లల్లో పేట్రక్ కి కోపం కనిపించింది . 
““ అయితే యెవరు పగలగొట్టారు పూలకుండీని ? ” అమ్మ అడిగింది . 
సీతాకోకచిలక ” అని మెల్లిగా అన్నాడు పేట్రక్ . అమ్మ నవ్వింది . 

సీతాకోకచిలక పూలకుండీని పగలగొడితే పగలగొట్టిందేమోలే ” అంది 
అమ్మ . “కాని ఆ ముక్కల్ని తీసి కెళ్లి, పారతో గొయ్యి తవ్వి , అందులో 
వాటిని యెలా పాతి పెట్ట గలదు ? ” అంది . 

పే త్రిక్ అమ్మకేసి చూసి , యేడుపు లంకించుకున్నాడు . 


BE 


EN 


యేది మంచిది ? 


అనగా అనగా ఒక చిన్న పిల్ల వుండేది . ఆ పిల్లకి యేదో ఒకటి 
అడుగుతూ వుండడమంటే యిషం . 

“ అన్నిటికంటే యేది మంచిది ? ” అని వాళ్ల అమ్మని అడిగేది . 
“ యాపిల్ పళా భేరీ పళ్లా ? గులాబీ పువ్వా లేక మొగలి పువ్వా ? మంచి 
నీళ్లా నిమ్మషర్బత్తా ? బొమ్మా లేక బంతా ? ” అని అడిగేది . 

తన అనుమానాలు తనకి వున్నా గానీ వాళ్లమ్మ ఓపిగ్గా జవాబు 
చెప్పేది . 

బొమ్మా లేక బంతా , గులాబీ పువ్వా లేక మొగలి పువ్వా ? యేది 
మంచిది అంటే యేం చెప్తాం ? 

“ అమ్మా ! యేవి మంచివి , అద్భుత కథలా లేక పాటలా ” అని ఆ 
పిల్ల ఒకరోజున అడిగింది . 

“ అయితే నువ్వు చెప్పు యేది అన్నిటికంటే మంచిది ? సూర్యుడా ? 
ఆకాశమా ? నువ్వు దానికి జవాబు చెప్తే నేను చెప్తా అద్భుత కథలు 
మంచివో , పాటలు మంచివో " అంది అమ్మ . 

ఆ చిన్నపిల్లచాలా సేపు గద్దిగా ఆలోచించింది . వుహుఁ, లాభం 
లేకపోయింది . ఆ పిల ఆకాశం కేసి చూసింది , ప్రకాశమానంగా వున్న 
సూర్యబింబం కేసి చూసింది . అవి యెంతో అందంగా వున్నాయి , అసలు 
విడదియ్యలేం. 

ఆ తర్వాత ఆ చిన్న పిల్ల అన్నిటికంటే యేది మంచిది అని అడగ 
లేదు . ఆపిల్లకి మరో సందేహం వచ్చింది : అద్భుత కథల్లో యేది 
మంచిది ? పాటల్లో యేది మంచిది ? 

వాటిని గురించి అమ్మ సంతోషంతో చెప్పేది . 


- 


11 


- - 


2017 


తోడేలు తలా లేక పుష్పమా 


సెగ్గేయ్ క , మికోల అనేఅబ్బాయిలు బడినుంచి యింటికి వెడుతున్నారు . 

సెర్గీయ క సంతోషంగా వున్నాడు . పంతులమ్మ అడిగిన మూడింటికీ 
అతను రైటు జవాబులు చెప్పాడు . అతనికి అన్ని మార్కులూ వచ్చాయి . 

మికోల విచారంగా , యేడుపు మొహంతో వున్నాడు . పంతులమ్మ 
అతన్ని రెండు సార్లు ప్రశ్నలు అడిగింది . అతను బాగా చెప్ప లేదు , తక్కువ 
మార్కులు పడ్డాయి. వాళ్లమ్మ కనిపించినప్పుడు తన మార్కుల సంగతి 
ఆమెకి చెప్తానని పంతులమ్మ అంది . 

వసంత రుతువులో వెచ్చగా వున్న రోజు అది . యెండ కాస్తోంది . 
దూది పింజలాంటి మేఘం గంభీరమైన వినీలాకాశంలో తేలియాడుతోంది . 
ఆ మేఘాన్ని చూస్తూ సెర్గీయ క యిలా అన్నాడు : 

“ చూడరా , మికోలా యెంత అందమైన మేఘమో! తెల్లటి గులాబీ 
పువ్వులా వుందది . చూడు యెలా దాని రేకలు విచ్చుకుంటున్నాయో 

యెంత నాజూగ్గా , ముచ్చటగా వున్నాయో . అవి యెలా పిల్లగాలిలో అల్ల 
ల్లాడుతున్నాయో. ” 

మికోల ఆ మేఘం కేసి దీర్ఘంగా చూసి , తన నేస్తంతోటి గొణుగుతూ 
చెప్పాడు : 

““నాకే రేకలూ కనిపించడం లేదు . పువ్వూ కనిపించడం లేదు . ఆ 
మేఘం ఒక తోడేల్లా వుంది . దాని తలా పక్క భాగాలూ నీకు కనిపించడం 
లేదూ ? ఆ తోడేలు నిన్ను మిం గేద్దామా అన్నట్టు తన దుష్ప్రు దవడల్ని 
తెరిచింది . " 

ఆ అబ్బాయిలు మేఘం కేసి చూశారు . యెవడికి అనిపించింది వాడికి 
కనిపించింది . 


11 


బులబుల పిట్ట 
యేడుస్తోంది ? 


యెందుకు 


10 


Lord 


ton 


వూరి శివారులో వున్న ఒక గుడి సెలో ఒక భార్యా , భర్తా వుండేవారు . 
వాళ్లకి యిద్దరుపిల్లలు: ఒక చిన్న అబ్బాయి , పేరు మీష ; ఒక చిన్న 
అమ్మాయి , పేరు ఓల్య . మీషకి పదేళ్లు , ఓల్యకి తొమ్మిదేళ్లు . 

వాళ్లింటికి పక్కనే యెన్నో కొమ్మలున్న , పొడుగాటి పోఫ్తార్ చెట్టు 
పెరిగింది . 

“ చెట్టు మీద ఉయ్యాలా వేద్దాం ” అన్నాడు మీష ఒక రోజున . 

ఉయ్యాలా వుంటే యెంత బాగుంటుందో ” అంది ఓల్య కేరిం 
తాలు కొడుతూ . 

అంచేత మీష పోఫ్తార్ చెట్టెక్కి , గట్టిగా వుండే ఒక కొమ్మకి 
తాడు కట్టాడు. 

మీష , ఓల్యలు యిద్దరూ ఉయ్యాలా యెక్కి , ముందుకీ వెనక్కీ 
వూగడం మొదలు పెట్టారు. ఆ 

ఆపిల్లలు వెనక్కీ ముందుకీ వూగుతూ వుంటే ఒక చిన్న బుల్ బుల్ 
పిట్ట పాడుతూ వాళ్ల తలలమీద యెగిరింది . 

“ మనం ఉయ్యాలమీద వూగడం బుల్ బుల్ పిట్ట క్కూడా 
సంతోషంగా వుంది ” అన్నాడు మీష చెల్లెలితోటి . 

ఓల్య చెట్టు బోదెకేసి చూసింది . అక్కడ ఒక చిన్న కంత వుంది . 
అందులో ఒక చిన్న గూడు వుంది . ఆ గూట్లో కొన్ని పిట్ట పిల్లలు వున్నాయి . 

“ వుహుఁ, బుల్ బుల్ ఆనందంగా లేదు , అది యేడుస్తోంది ” అంది 
ఆమె. 

““ యెందు కేడుస్తోంది . ఆది ? ” అన్నాడు మీష ఆశ్చర్యపోయి . 
““ యెందుకో , వూరికే వూహించు ” అంది ఓల్య . 

ఉయ్యాల మీదనుంచి కిందికి వురికి మీష బుల్ బుల్ చిన్న గూటికేసి 
చూశాడు. బుల్ బుల్ పిట్ట యెందుకు యేడుస్తోందో అప్పుడు మాత్రమే 
తెలిసింది . 


PRAKAS 


నిత్య పోర్ చెట్టు 


రోడ్డు వారేచాలా పాత పోఫ్తార్ చెట్టు ఒకటి వుంది . శీతకట్టులో 
మోడుగా వుండే దాని కొమ్మలు బెంగగా చప్పుడు చేస్తూ వుంటాయి . 
వసంత రుతువులో ఆకుపచ్చని ఆకులతో నిండిపోతాయి . అది పహారా కాసే 
వాడిలాగా నుంచున్నట్టు నాకు ఎప్పుడూ అనిపిస్తుంది . నేను మా అమ్మని 
అడిగాను : 

“ మన పోప్లార్ చెట్టు వయసు యెంత వుంటుంది . దీన్ని యెవరు 
పాతారు ? " 

““ నాకు తెలియదు. నాకుజ్ఞానం వచ్చినప్పటినుంచీ అది అలా గే 
వుంది రోడ్డు వార ” అంది అమ్మ . 

నేను మా తాతని అడిగాను : 

“తాతయ్యా , మన పోఫ్తార్ చెట్టు వయ సెంత ? దాన్ని యెవళ్లు 
పాతారు ? ” 

“ నాకు తెలవదురా ! అది ఎప్పుడూ రోడ్డు వార అలానే వుంది . 
అది అలా పెరిగి , అందరికీ సంతోషం కలిగిస్తూ వుంటుంది . ఎవరో 
పుణ్యాత్ముడుదాన్నిపాతాడు. నేను చిన్నపిల్లాడిగా వున్నప్పుడు దీని కింద 
ఆడుకుంటూ వుండేవాణ్ణి . మీ అమ్మ తన సావాసదారులతో కలిసి , చిన్న 
పిల్లగా వున్నప్పుడు మాలలు కడుతూ వుండేది . యిప్పుడు నువ్వు ఆడుకుం 
టున్నావ్ ” అన్నాడు తాతయ్య . 


Da 


LOT 


10 


పట్టుదల వున్న చీమ 


A0 


బొగ్గు నలుపు చిన్న చీమ ఒకటి గబగబా పోతోంది . యింటికి పోతోంది . 
అది తన పిల్లల కోసం చిన్న గసగసాల గింజని తీసుకుని పోతోంది . 
వున్నట్టుంది. దానికి దారిలో పడిపోయి వున్న గుమ్మడి గింజ కనిపించింది . 
ఆ గింజ తియ్యగా , సువాసన వేస్తూ పెద్ద దిగా వుంది . అంచేత ఆ చిన్న 
చీమ గసగసాల గింజని కింద పెట్టి , గుమ్మడి గింజని వీపుమీద యెక్కించు 
కుని లాగింది , కాని మొయ్య లేకపోయింది . ఆ గింజ దొర్లి 
పోయింది . 

మరొక సారి ఆ చీమ దాన్ని వీపుమీద యెక్కించుకుంది . కాని అది మళ్లీ 
దొర్లిపోయింది . అది ఆ గింజని చాలా సార్లు యెత్తింది , కాని అది 
మళ్లీ 
మళ్లీదొర్లి 
పోతూ , జారిపోతూ పడిపోయింది . 

హఠాత్తుగా ఆ చీమకి ఒక గొంతుక వినిపించింది : యెవరో మెల్లిగా 
యికిలిస్తున్నారు . 

చీమ చుట్టూ చూసింది . దానికి దారి పక్కన కూర్చున్న తూనీగ 
కనిపించింది . 

“ నువ్వా గింజని ఓ వెయ్యి సార్లు యెత్తి వుంటావు. యీ పాటికి 
విసుగు వచ్చి వుండాలి . నువ్వెలాగూ దాన్ని మొయ్యలేవు . యింక వదిలి 
పెట్టి పోకూడదూ ? ” అంది . తూనీగ . 

“ నువ్వు ఓడిపోయినప్పుడు మాత్రమే వదులుకోవాలంతే ” అంది చీమ . 

అది మరోసారి ఆ గింజని యెత్త ప్రయత్నించింది . యీ సారి అది 
గింజని నిబ్బరంగా వీపుమీద పెట్టుకోగలిగింది , యింటికి మోసుకుపోయింది . 
యిక ఒక్క సారి కూడా గింజ జారిపోలేదు . 

ఆ రకంగా వుంది చీమ పట్టుదల . 


PRIL 


ESSERE 


అందరికంటే అందమైంది 
మా అమ్మే 


OY 


కు .. 


00 


ఓ తల్లి గుడ్ల గూబకి ఓపిల్ల వుంది . అది పెద్ద ది ,దానికి బూడిద 
రంగు రెక్కలు , గుండ్రటి కళ్లు , పెద్ద నోరు వున్నాయి . 

గుడ్ల గూబలు రాత్రిళ్లు మాత్రమే యెగురుతాయి . వాటికి ప్రకాశ 
మానంగా వున్న యెండ అంటే అదురు . అందుకని తల్లి గుడ్ల గూబ 
తన బిడ్డ కి చెప్పింది : 

పగటి పూట తొరలోనుంచి బయటికి యెగరకు . సూర్యుడు నీ 
కళ్లు పోగొట్టేస్తాడు , నీకు యింటికి దారి తెలీదు. ” 

కాని చెప్పిన మాట వినని ఆ బిడ్డ గూట్లోంచి బయటికి పాకి , 
కళ్లు ముడిచి , పచ్చిక మైదానం మీదుగా యెగిరింది . అక్కడ కళ్లు తెరి 
చింది . సూర్యుడి కేసి చూసింది . అంతే , గుడ్డిది అయిపోయింది . గడ్డి మీద 
కూచుని అది మెల్లిగా యేడ్చింది . ఒక హెరాన్ పిట్ట అలా అలా యెగురు 
కుంటూ వచ్చింది . ఆ 

““ యెవరు నువ్వు ? " అని అది అడిగింది . 

““ నేను చిన్న గుడ్ల గూబని . మా అమ్మ గుడ్ల గూబ . నాకు యేమీ 
కనిపించడం లేదు . నన్ను మా అమ్మ దగ్గరికి యింటికి తీసుకెళ్లరూ ? ” 
అంది . 

“ మీ అమ్మ యెలా వుంటుంది ? ” అని హెరాన్ అడిగింది . 

““ యీ ప్రపంచంలో కల్లా అందమైంది మా అమ్మే . ఆమె కళ్లు 
దయగా , జాలిగా , మృదువుగా వుంటాయి. అలాంటి కళ్లు యెవరికీ లేవు , 
మా అమ్మకి తప్ప " అంది . 


నిప్పూ 
పిచిక 
పిల్ల 


na 


ఎట్ట కేలకి ముసలి తల్లిపిచిక తన చిన్న పిచికకి గూట్లోంచి యెగర 
డానికి అనుమతి యిచ్చింది . చుట్టూతా కిచకిచలాడి యెగురుతూ ఆ 
చిన్న పిచిక యిదేమిటి ? అదేమిటి ? ” అని తల్లిని అడుగుతూనే వుంది . 

తల్లి ఆ పిల్లకి నేలని గురించీ, గడ్డిని గురించీ, చెట్లని గురించీ, 
కోళ్లని గురించీ, బాతుల్ని గురించీ, చెరువుని గురించీ మొత్తం వర్ణిం 
చింది . కాని వున్నట్టుండి , ఆ చిన్నపిచికకి ఒక బ్రహ్మాండమైన అగ్నిగోళం 
ఆకాశంలో కనిపించింది . 

“అది యేమి టై వుంటుంది ? ” అని అడిగింది . 
““సూర్వుడు " అని తల్లి పిచిక చెప్పింది . 
““ సూర్యుడంటే యేమిటి ? ” అని పిల్ల పిచిక మళ్లీ అడిగింది . 

యెందుకు నీకా సంగతి ? " అంది చీదరించుకుంటూ తెలివైన 
ముసలి పక్షి . “ అది నిప్పు ” అంది . 

“ నిప్పు అంటే యేమిటో తెలుసుకోవాలని వుంది ” అంది పిల్ల 
పిచిక , ఆకాశంలో వున్న సూర్యుడి కేసి యింకా యింకా యెత్తుకి యెగురుతూ . 

అది తన చిన్ని రెక్కలు కాలేదాకా అలా అలా యెగురుతూనేవుంది . 
దానికి భయం పుట్టి , గబగబా వెనక్కి యెగురుకుంటూ వచ్చేసింది . 
వాళ్లమ్మకి యెంత భయం వేసేసిందో పాపం, ఒక్క మాట కూడా 
మాట్లాడలేదు . 

“ అమ్మయ్య, నిప్పంటే యేమిటో మొత్తానికి నాకు తెలిసింది ” 
అంది చిన్న పిచిక . 


సోమరిపోతూ - సూర్యుడు 


వేసవిలో వేడిగా వున్న ఓ రోజు ఉదయం ఒక సోమరిపోతు అడివిలో 
షికారు వెళ్లాడు . నీడగా వున్న బయలుమీద కూలబడి మెత్తటి గడ్డి మీద 
నిద్రపోయాడు . 

అతగాడు నిద్రపోతూ వుండగానే సూర్యుడు దీర్ఘ ప్రయాణం చేసి 
ఆకాశం వంపు యెక్కి నడినెత్తిన చేరాడు . మరోసారి అక్కడ తన కిర 
ణాలని చాచి బయలుమీద యెండ పరిచాడు . సోమరిపోతుకి తలా , కాలి 
వేళ్లూ చురుక్కుమన్నాయి . లేచి , నీడగా వున్న చోటికి పోయి , చల్లగా 
వున్న గడ్డి మీద పడుకోవచ్చును గాని లేనిపోని శ్రమ అది . 

అందుకని అతను సూర్యుడితో అన్నాడు : - 
“ ప్రియమైన సూర్యుడుగారూ , పక్కకి వెళ్లండి , నాకు వేడిగా 


వుంది . " 


సూర్యుడు పకపకా నవ్వితే , బయలు అంతా మార్మోగింది . 

“సోమరిపోతుకోరికమేరకి సూర్యుడు పక్కకి వెళ్లడం అనేది యేం 
పిచ్చి వూహ ” అని అన్నాడు . 

దాంతోటి సోమరిపోతుకి కోపం వచ్చింది . 
“ అయితే పక్కకి వెళ్లరన్న మాట ! " అని అరిచాడు . 
““వుహుఁ, నాకా వుద్దేశం లేదు " అన్నాడు సూర్యుడు . 

“ సరే అయితే, మీకు బుద్ధి చెప్పడానికి నేను యిక్కడే పడుకుంటా ” 
అన్నాడు సోమరిపోతు . 


. 


ใช้เป็น 


పాదే యీక 


INTO 


స్నెప్ పక్షి యెంత చిత్రంగా వుంటుంది . అది పాడుతుంది ... . 
అది దేంతో పాడుతుందో తెలుసా ? రెక్కతోటి . దానికి రెక్కలో ప్రత్యేక 

మైన పాడే యీక వుంది . పిట్ట యెగురుతూ వుండగా , దానికి పాడాలని 
అనిపిస్తే , పాడే యీక కంపించి పాట పాడేటట్టుగా తన రెక్కల్ని 
యేర్పాటు చేస్తుంది . అది ఖంగుమని, సాటిలేని వూళని వూదుతుంది . కమాను 
కదిలేటప్పుడు ఫిడేలు తీగ మోగినట్టు , లేకపోతే సన్నని రెల్లు కాండం పిల్ల 
గాలిలో జుం మ్మన్నట్టు వుంటుంది అది . 

యేమైనా ఒక రోజున దురదృష్టం సంభవించింది . స్నెవ్ పక్షి 
పాడే యీకని పోగొట్టు కుంది . అది జారిపోయి నేలమీద పడిపోయింది . 
ఆ పిట్టకి పాడాలని అనిపించినప్పుడు దానికి ఆ యీక లేకపోయింది . 

ఆ పిట్ట పాడే యీక ఒక అబ్బాయికి దొరికింది . వాడి పేరు 
సెర్యోష . వాడు దాన్ని యేరుకుని, పరిగెత్తిపోయాడు . ఆ యీక పాడు 
తూనేవుంది . కాని తన యీక పాట పాడుతూ వుండడం విన్న ఆపిట్ట 
చిన్నపిల్లాడి దగ్గరికి యెగురుకుంటూ వెళ్లి దాన్ని తిరిగి యిచ్చెయ్య 
మని అడిగింది . 

“ నా పాట లేకుండా నేను బతకలేను ” అంది అది . 

సెర్యోషకిజాలి కలిగింది . సెర్యోష ఆ పాడే యీకని దానికి తిరిగి 
యిచ్చేశాడు . 

- చిన్న బాలుడుగా వున్న సెర్యోష పెద్ద వాడయి , చాలా యేళ్లు 
బతికాడు . ఆ పిట్టని గుర్తు చేసుకున్నప్పుడల్లా అతనికి అనిపించింది , ప్రతి 
మనిషికీ తన పాడే యీక వుంటుందని. దాన్ని పోగొట్టుకోవడం యెంత 
విచారకరం . 


В . Сухомлинский 
ПОЮЩЕЕ ПЕРЫШко 


На языке телугу 


V . Sukhomlinsky 
THE SINGING FEATHER 


In Telugu 


The 2nd edition 


© అనువాదం , చిత్రాలు “రాదుగ " ప్రచురణాలయం , 1985 

సోవియట్ యూనియన్లో ముద్రింపబడింది 


ISBN 5- 05 - 000344 - X 


